మహత్తర సత్యశోధక్‌ సమాజ్‌ మహోద్యమానికి 
150 సంవత్సరాలు (1873-2023) 


సైన్స అంటె ఏమిటి? 


(పిల్లల కోసం విజ్ఞాన శాస్త్రం కథ) 


వినోద్‌ రైనా & డి.పి.సింగ్‌ 


బొమ్మలు 
సత్యనారాయణ లాల్‌ కర్ని 


స్వేచ్చానువాదం 
గౌరవ్‌ 
ప్రచురణ 
మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) స్మారక వేదిక 
పిఠాపురం 


మహత్తర సత్యశోధక్‌ సమాజ్‌ మహోద్యమానికి 150 సంవత్సరాలు 
(1873-2023) 


సైన్స్‌ అంటే ఏమిటి? 


(What is Science?) 


మూలం 
వినోద్‌ రైనా & డి.పి. సింగ్‌ 


తెలుగు 
గౌరవ్‌ 


చిత్రాలు 
సత్యనారాయణ్‌ లాల్‌ కర్ని 


మొదటి ప్రచురణ 
ఏకలవ్య, భోపాల్‌ 


ప్రస్తుత ముద్రణ 
మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) స్మారక వేదిక 
పిఠాపురం, ఆంధ్రప్రదేశ్‌. 


ఆధారం 
అరవింద్‌ గుప్తా టోయ్స్‌ / బుక్స్‌ 


(©) కాపీలెఫ్ట్‌ 
సర్వహక్కులూ సమాజానివి 


వివరాలకు 
9032094492 
gouravmeka@ gmail.com 


సైన్స్‌ అంటే ఏమిటి? 3 


చపమసయయ్‌ప్‌ సయ్‌ ప్‌సస్‌ ప్‌ యస్‌ పస్‌ సప పస్‌ సయస్‌ పస్‌ పససస్‌స్‌పసస్‌స్‌ IIIIITES 
అనువాదకుడి మాట 


ఈ దేశంలో ఆధునిక సాంస్కృతికోద్యమానికి ఆద్యులు మహాత్మా జ్యోతిబా 
ఫూలే సావిత్రిబాయి దంపతులు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా విజ్ఞానశాస్త్ర 
ఫలితాల్ని విశేష ప్రజా సమూహాలకు చేరువ చేసేందుకు అహర్నిశలు శ్రమించి 
సత్యశోధన పేరిట సంఘాన్ని పెట్టిన అద్భుతమయిన వ్యక్తులు వారిరువురే. దక్షినాదిన 
పెరియార్‌ స్థాపించిన ద్రావిడ కజగమ్‌తో అలాగే, బెంగాల్‌లోని రాజారామ్‌ 
మోహన్‌రాయ్‌ నడిపిన సాంస్కృతికోద్యమంతోను, పోల్చదగ్గ స్థాయిలో నిర్మాణాత్మక 
వైజ్ఞానికోద్యమానికి కృషి చేసిన మహత్తర సత్యశోధక్‌ సమాజానికి 150 ఏళ్ళు 
పూర్తవుతున్న సందర్భంగా ప్రచురిస్తున్న చిరుపొత్తం ఇది. 

ఆధునిక విజ్ఞానశాస్తాన్ని సామాన్యులకోసం మలిచేందుకు జరగాల్సిన కృషిలో 
ఇదో నీటిబొట్టు. ప్రజల కోసం సైన్స్‌ ఉద్యమాన్ని చేపట్టిన చరిత్ర తెలుగులో ప్రజా 
సంఘాలకి ఉంది. అయితే సమకాలీన సంక్షోభ కాలంలో కలిసి పనిచేయడానికి 
ముందుకు రావలసిన ఆయా సంస్థలు చీలికలతో పీలికలై చేజేతులా నిర్వీర్యం 
కావడం కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం. సైన్సు ఉద్యమ కార్యకర్తల్ని కూడా 
బాధ పెడుతున్న చేదు నిజం. 


ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా ఎవరి పరిమితుల్లో వారు వివాదాలకి 
అతీతంగా అంతరాత్మకు లోబడి విచక్షణతో మౌనంగా పనిచేసుకుపోవడమే ఉ 
త్తమం. విజ్ఞాన్‌ క్యాహై? పేరిట వినోద్‌ రైనా, డి.పి. సింగ్‌ భోపాల్‌లోని ఏకలవ్య 
తరపునుండి మొదట హిందీలో పిల్లల కోసం ప్రచురించిన పొత్తం అంతర్జాలంలోని 
arvindguptatoys లో దాని ఆంగ్ల అనువాదం ద్వారా తెలుగులో ప్రచురించడం 
జరిగింది. 


అనువాద దోషాలకు పూర్తి బాధ్యత నాదే. శాస్త్రీయ దృక్పధాన్ని పిల్లల్లో 
పెంపొందించడానికి ఈ కథ కించిత్తు ఉపయోగపడ్డా అంతకు మించిన సార్థకత 
ఈ ప్రయత్నానికి మరేదీ లేదని మనవి. 


విమర్శలకు ఆహ్వానం 


4 వినోద్‌ రైనా & డి.పి. సింగ్‌ 


BARAK AAA AAA AKA AAA KAA AA AAA KAKA AAA AA AAA AAA KKK AAA AAA AAA AAA KK KAA AAA KK KKK 


అంకితం 


అసత్యాలతోను, అర్థసత్యాలతోనూ నిండిన 
అంధకార బంధురమై ఉన్న అసమానతా 
వ్యవస్థలో సమసమానత్వంతో కూడిన 
సమతా సమాజం కోసం సంవత్సరాల 
తరబడి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ 
కూడా మెరుగయిన మానవీయ వ్యవస్థ 
స్థాపన కొరకు వారి వారి పరిధుల్లో 
నిజాయితీగా పనిచేసుకు పోతున్న 

నిబద్దతల గల సైన్సు ఉద్యమ కార్యకర్తలకు 
మిత్రపూరిత విజ్ఞానాఖినందనలతో 

ఈ చిన్న అనువాద కృతినిలా సహృద్భావనతో 
సమైక్యతా భావన కోసం సమర్పించుకుంటూ... 


విజ్ఞప్తి 

విభిన్న సామర్ధ్యం గల వ్యక్తులను కించపరిచేలా వైకల్యాన్ని సూచించే 
పదజాలాన్ని అభీవ్యక్తుల్ని ఉపయోగించడం పట్ల వ్యక్తిగతంగా మాకు 
తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. అయినప్పటికీ, ఈ కథ సుమారు 30 
ఏళ్ళ (క్రితంది. మూలంలో ఉన్న పదాలను, ముఖ్యంగా పిల్లలకి సులువుగా 
అర్దం కావడం కోసం వాడిన గుడ్డివాళ్ళు అనే పదాన్ని అందుకనే అలాగే 
ఉంచడం జరిగింది. కథ చెప్పేటప్పుడు సామాజిక సున్నితత్వాన్ని 
పెంపొందించు కోవడం ఒక ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ముఖ్యమనే 
విషయం పిల్లలు [గ్రహించేలా చెప్పడంతో పాటు భిన్న సామర్థ్యం గల 
వ్యక్తుల పట్ల గౌరవనీయ మానవీయ దృక్పథం, (ప్రవర్తన అలవర్చుకునే లా 
ప్రోత్సహించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆలోచనాపరులకి మా 
మనవి. 


సైన్స్‌ అంటే ఏమిటి? ర్‌ 


BARRA AAA AAA AKA AAA AAA AAA KKK KAA AAA AAA AKA KA AAA AAA AAA AK KA KAKA KAA AAA KKK KKK 


సైన్స్‌ అంటే ఏమిటి? 


అనగనగా ఒక రాజుండేవాడు. అతనికి అన్ని సౌకర్యాలు ఉండేవి; అందమైన 
భవనాలు, తినడానికి రుచికరమైన ఆహార పదార్ధాలు, వేసుకోడానికి ఆకర్షణీయమైన 
బట్టలు. అతని ఆజ్ఞల్ని అమలుపరిచేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండే బోలెడు 
మంది పనివాళ్ళు, ఇతర పరివారం. అతనికొక కొడుకు కూడా ఉన్నాడు. ఇన్నున్నా 
రాజుకి కొన్నిసార్లు తృప్తి ఉండేది కాదు. 


స 


ఆ 


aun IN 


కక [కెక కక కకం5818661111115 11133502: 1(11ఇ 585 811161క6811151 


కక85 కక కిక 8111128118 TTT 


విళత వన కవెకకకన1కక1క118[[కక8క118811111[4288831112/481811111821111418811118118118 కక కక 8188115 క కకక 8611556 


6 వినోద్‌ రైనా & డి.పి. సింగ్‌ 


యపేసససససససస యస సస సస ససససుససుససుసమ సమసయ సససససససుసమససుసయస్‌యస్‌మసససుసుససుసుసుసుసుససుసముస ముస మససుస్‌ సస సససస్‌ససససససససస్‌ 

అందుకు కారణం రాజు ఎంతగానో (ప్రేమించే ఆయన కొడుకు అప్పుడప్పుడు 
కొన్ని ప్రశ్నలు అడుగుతూండేవాడు. వాటికి రాజు దగ్గర సమాధానాలు ఉండేవి 
కావు. 


“నాన్నా పక్షులు ఎందుకు ఎగురుతాయి?” 


“నాన్నా మనం పైకి విసిరేవన్నీ కిందికే ఎందుకు పడతాయ్‌. పైకెందుకు 
ఎగరవు? చూడు నేనో రాయి విసిరితే అది తిరిగి భూమ్మీద పడింది.” 


కొన్నేళ్ళ క్రితం యువరాజు ఒకనాటి రాత్రి చంద్రుడ్ని చూసినప్పటి నుండి 
చంద్రుడ్ని గురించి ప్రశ్నలు తండ్రిని అడుగుతూనే ఉన్నాడు. 


ఈ ప్రశ్నలన్నింటికీ రాజు దగ్గర జవాబులు లేవు. కొన్నిసార్లు ప్రశ్నలతో 
విసిగిపోయిన రాజు యువరాజుని కసురుకునేవాడు. మళ్ళీ తర్వాత ఎందుకు తిట్టానా 
అని బాధపడేవాడు. రాజు తిట్లవల్ల నొచ్చుకున్న యువరాజు నాన్నకి దూరంగా 
మసలసాగాడు. 


అయితే ఆ ప్రశ్నలన్నీ రాజు మనసులో ఉంటూ ఆయన్ని ఇబ్బంది 
పెడుతున్నాయి. 


[ందందరరరుదరిరుదిి 


జ - SASSY 
ce] గ Ww Es De 
A of 3 


గ 
4 

ఇ ET 
ce ఉ 


పుశ్నలడుగుతున్న యువరాజు 


& 
COOOL EEE EEE EEE CCంంయయంయంంయయయయంరరురురుంుిరర 


16611818 వ688 10 


సైన్స్‌ అంటే ఏమిటి? 7 


BARRA AAA AAA AK AAA AAA AAA AAA KAKA KAA AAA AAA AKA AA AAA AAA AAA AK KA KAKA KAA AAA KKK KKK 


చివరికి ఒకరోజు సమర్షుడు, తెలివైన వాడైన మంత్రిని పిలిచీ అతనితో, 
“మంత్రివర్యా, యువరాజు గారు మమ్మల్ని బోలెడు ప్రశ్నలు అడుగుతున్నారు. 
నేను వాటికి జవాబులు చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నా తలనిండా రకరకాల 
ప్రశ్నలు గూడుకట్టుకుని ఉన్నాయి. వీటికి సమాధానాలు సైన్స్‌ మాత్రమే 
చెప్పగలుగుతుందని నేను విన్నాను. మీరు బుద్దిశాలి, ప్రతిభ కలిగినవారు. కాబట్టి 
దయచేసి సైన్స్‌ అంటే ఏమిటో మాకు చెప్పగలరా?” 


మంత్రి ఆలోచించడం మొదలెట్టాడు. విజ్ఞానశాస్త్రం అనబడే సైన్సుని ఆయన 
కొంతమేరకు చదువుకున్నది నిజమే. కానీ, అసలు సైన్స్‌ అంటే ఏవిటో అతనెప్పుడూ 
ఆలోచించలేదు. అందులోనూ సైన్సంటే ఏమాత్రం తెలియని రాజుగారి లాంటి 
వ్యక్తికి సైన్సుకోసం చెప్పడమెలా అనేదో చిక్కు సమస్య. 

అందుకే మంత్రి ఒక వారం రోజులపాటు బాగా ఆలోచించి రాజు దగ్గరకెళ్ళి, 
“మహారాజా మీరు సైన్స్‌ అంటే ఏమిటనే పెద్ద ప్రశ్న నన్ను అడిగారు. దానికి 
జవాబు ఇచ్చే ముందు మిమ్మల్ని, యువరాజుగారినీ వేధిస్తున్న ప్రశ్నల్ని విశ్లేషించడం 
ముఖ్యమని భావిస్తున్నాను. ఆ (ప్రశ్నలన్నీ మనం చూస్తున్న ప్రపంచానికి 


8 వినోద్‌ రైనా & డి.పి. సింగ్‌ 


యపేసససససససస యస సస సస ససససుససుససు సమ సమసయస్‌ససససససస సమ ససుసయస్‌యస్‌మస్‌ససుసుససుససుసుసుససుసముససుసమససుస్‌ సస సససససససససససస్‌స్‌ 
సంబంధించినవే. మన చుట్టుపక్కల పరిసరాల్ని పరిశీలిస్తున్నపుడు, ఆ ఉత్సుకతలో 
నుండి తలెత్తినవే. మనకు ఉండే సహజమైన జిజ్ఞాస, అంటే తెలుసుకోవాలనే 
ఆసక్తే దీనికి కారణం. మహరాజా, సైన్సనేది ఈ జిజ్ఞాసతోనే మొదలవుతుంది. 
చూడటం, తాకడం, వాసన పసిగట్టడం, రుచిని ఆస్వాదించడం, వినడం లాంటి 
వాటిద్వారా తెలుసుకోవాలని మనకు కలిగే తపనే ఈ తత్వం. జిజ్ఞాస ప్రశ్చిస్తే 
విజ్ఞానశాస్త్రం (సైన్సు) దానికి సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. ఆ రకంగా 
మన పరిసరాల గురించిన పట్టింపుని సైన్సు మనకి కలిగిస్తుంది.” 

రాజు స్పందించాడు, “ఇదంతా బానే ఉంది మంత్రిగారూ, కాని ఈ ప్రశ్నలకి 
సైన్సు సమాధానాల్ని ఎలా చెబుతుంది? అది చెప్పండి.” 


మంత్రి చెప్పాడు. “ఇది మనకు అర్థం కావాలంటే సైంటిస్టులు ఎలా 
పనిచేస్తారో మనం తెలుసుకోవాలి. ముందుగా వాళ్ళు ఏదేని ఎంచుకున్న నిర్ణీత 
సమస్యకి సంబంధించిన సమాచారం మొత్తాన్ని ఒక్కచోటుకి చేరుస్తారు. అప్పుడు 
ఆ చిక్కుముడికి సంబంధించిన సమాధానాన్ని ముందుగా ఊహిస్తారు. వారి మనసుల్లో 
ఆ జవాబు గురించిన సాధ్యాసాధ్యాల్ని బేరీజు వేనుకుని ఒక చిత్రాన్ని 
రూపొందించుకుంటారు. చాలాసార్లు వారి దగ్గర సరిపోయే సమాచారం ఉండదు 


వను! 


లి 
రా 
qe 
= 
అ 


/ 


కసా 


S$] క్‌ 
ti 
(1111111 


01 / 


రే 


శ్‌ 


సైన్స్‌ అంటే ఏమిటి? 9 
AAR AAA AKA AAA AA AAA AAA KAKA KAA AAA AAA AAA KK AAA AA AAA AAA AK KAKA KAKA AAA KKK KKK 
కాబట్టి ఉన్న సిద్ధాంతాల్ని నిర్జారించేందుకే ముందుగా ప్రయోగాలు చేస్తారు. ఈ 
క్రమంలో మరిన్ని జవాబు దొరకని ప్రశ్నలు ఎదురౌతాయి. వాటికి సరైన సమాధానాల 
కోసం మళ్ళీ కొత్త సమాచారం సేకరించి, కొత్త చిత్రాల్ని ఊహించడం జరుగుతుంది. 
సమస్యకి సంతృప్తికరమైన సరైన సమాధానం దొరికిందని భావించేదాకా ఇలా 
కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు.” 


అప్పుడు రాజు అన్నాడు, “మంత్రిగారూ, మీరు చెప్పిందేదీ నాకు అర్థం 
కాలేదు. మరింత వివరంగా నాకు ఉదాహరణ ద్వారా స్పష్టం చేయలగరా?” 


మంత్రి స్పందించాడు, “తప్పకుండా మహరాజా, ఇదేమంత పెద్దపని? 
యువరాజావారు అడిగిన ప్రశ్న ఒకదాన్ని తీసుకుందాం. వస్తువులు ఎప్పుడూ కిందనే 
ఎందుకు పడతాయని ఆయన ప్రశ్న. ఇది మన రోజువారీ జీవితంలో నిత్యం 
చూస్తున్నదే. మనం అనుభవం ద్వారా తెలుసుకున్నదే. గాలిలో మనం విడిచిన ఏ 
వస్తువైనా కిందికి పడుతుంది. ఇది అన్ని వస్తువులకి అన్నిచోటలా వర్తిస్తుందా? 
తెలుసుకోవాలంటే అనేక రకాల వస్తువులతో అనేక స్థలాల్లో ప్రయోగం చేసి 
చూడటమే. ఇది కనుక చేస్తే రాళ్ళు, నాణాలు, సూదులు, బట్టలు, కాగితంముక్కలు 
బరువైనవి, తేలికపాటివి కూడా ఏ చోట వదిలినా సరే కింద పడటం మనం 
గమనించవచ్చు. చాలా ఏళ్ళ క్రితం ఒక శాస్త్రవేత్త ఇదంతా అనుభవంతో పరిశీలించి 
ప్రయోగం ద్వారా ఇలా ఎందుకు జరుగుతుందో, తాను కనుగొన్న విషయాన్ని 
చెప్పాడు.” 


రాజుకి కుతూహలం పెరిగి అడిగాడు, “ఆ శాస్త్రవేత్త ఏం చెప్పాడు?” 


మంత్రి అన్నాడు : “సమాధానం చాలా సూటిగా, స్పష్టంగా ఉంది రాజా, 
భూమికి ఏ వస్తువునైనా ఆకర్షించే శక్తి ఉంటుంది. ఆ భూమ్యాకర్షణ శక్తివలనే 
వస్తువుల్ని భూమి తనవైపు లాక్కుంటుంది.” 


అంతే! రాజు ఆనందంతో అంతెత్తు ఎగిరి అన్నాడు, “వో, ఇదెంత సులభం! 
నేనెందుకు ఇలా ఆలోచించలేదు?” 


అప్పుడు మంత్రి అన్నాడు, “రాజా, ఇలాంటి ప్రశ్నలకి ఎక్కువ జవాబులు 
సాధారణంగా చాలా సులువైనవి, మన చుట్టుపక్కల ప్రకృతి పరిసరాల్లోనివే 


10 వినోద్‌ రైనా & డి.పి. సింగ్‌ 


చపేసససయసససస యస సస సస ససససుససుససుసమసమసయస్‌ససససససస సమ ససుసయస్‌యస్‌సస్‌ససుసుససుససుసుసుససుసముససుసమససుస్‌ సస సససస్‌సససససససస్‌స్‌ 
అయ్యుంటాయి. కానీ, వాటిని కనుగొనడమే సులభం కాదు. సరయిన జవాబు 
కోసం ఎన్నో పరీక్షలు, పరిశీలనలు, ప్రయోగాలు విశ్లేషణలు అవసరమవుతాయి. 
అప్పుడు మాత్రమే సత్యానికి దగ్గరని మనం నిర్జ్దారించుకున్న సిద్ధాంతాల్ని 
ప్రతిపాదించడం జరుగుతుంది. కొన్నిసార్లయితే శాస్త్రజ్ఞులు సమాధానాల కోసం 
జీవితాంతం వెతుకుతూనే ఉంటారు. కానీ, వాళ్ళు చనిపోయాక, చాలా కాలానికి 


జవాబులు దొరుకుతాయి.” 


ఇప్పుడు రాజుకి సైన్సు అంటే ఏమిటో కొద్దికొద్దిగా అర్థమవడం ఆరంభమైంది. 
దాంతో ఇంకా ఇంకా తెలుసుకోవాలనే ఆతృత పెరిగింది. 


మర్నాడు మంత్రితో రాజుగారన్నారు, “సైన్సు గురించిన మీ వివరణతో 
నేనెంతో సంతోషించాను. కానీ, ఏదయినా ప్రయోగం ద్వారా చూపిస్తే నాకు మరింత 
బాగా అర్థమవుతుంది. అలాంటి ప్రయోగాన్ని నేను ప్రత్యక్షంగా చూడాలని 
అనుకుంటున్నాను. సైన్సు గురించి తెలియజేసే అలాంటి ఒక ప్రయోగాన్ని ఈ 
రెండు మూడ్రోజుల్లో మీరు రూపొందించండి.” 


మంత్రి చిక్కుల్లో ఇరుక్కున్నాననుకున్నాడు. ప్రత్యక్ష సైన్సు ప్రయోగాన్ని 
రాజుగారికెలా చూపెట్టగలడు? కచ్చితంగా ఇదో గడ్డు సమస్యే కాని, మంత్రి 


క28క198 8026908890 ఐ 28 క8 8588503101 115 


freer 


వ్రాసి మి. స. 
ఏనుగును సరిశీలిస్తున్న అంధులు 


మ టయంరరరరర........ CELLULITE 


మేనా! 


సైన్స్‌ అంటే ఏమిటి? 11 
AAR AAA AAA AAA KAA AAA AAA AAA KAA KA KAKA AAA AAA KKK KKK 


CLL వివి కవికి కిని న కివి కిక 8 క%8601 


తెలివైనవాడు. శోధించే గుణం కలిగిన బుద్ధిశాలి. బాగా ఆలోచించిన మీదట 
మర్నాడు ఒక ఏనుగు, ముగ్గురు గుడ్డివాళ్ళని తీసుకుని మంత్రి రాజు దగ్గరకు 
వచ్చాడు. 

రాజ భవనంలోని రాజు, యువరాజు, ఇంకా అక్కడ ఉన్నవాళ్ళందరూ ఏం 
జరుగుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. 

మంత్రి అన్నాడు, “మహరాజా, మీ ఆజ్ఞ ప్రకారం ప్రయోగాన్నిక 
మొదలుపెట్టమంటారా?” రాజుకి మంత్రి ఏదో వేళాకోళం ఆడుతున్నాడనిపించింది. 
రాజు అన్నాడు, “ఇదేం పరిహాసం? సైన్సు ప్రయోగానికి ముగ్గురు గుడ్జివాళ్ళతో 
పనేమిటి?” 

అప్పుడు మంత్రి చెప్పాడు, “రాజా! ఇది హాస్యం కాదు. నేను ఏం తీసుకుని 
వచ్చానో ఈ గుడ్జివాళ్ళు చూడలేరు. అయితే వాళ్ళ జిజ్ఞాసతో అదెగా కనుగొంటారో 
మీరు చూడవచ్చు.” 


తరువాత మంత్రి ఒక్కొక్క గుడ్డివానికీ తాను తీసుకువచ్చిన వస్తువు (ఏనుగు) 
దగ్గరికి వెళ్ళి పట్టుకుని పరిశీలించి అదేమిటో చెప్పమన్నాడు. 


12 వినోద్‌ రైనా & డి.పి. సింగ్‌ 
BARAK AAA AAA AKA KAKA AAA AAA AAA AK KAA AAA AAA AAA KKK AAA AA AAA AAA KKK KAA AAA KAKA KK 

మొదటి వ్యక్తి ఏనుగు తోకను పట్టుకుని 'తాడిని నిర్ణారించాడు. రెండోవ్యక్తి 
ఏనుగు తొండాన్ని పట్టుకుని అది “పామన్నాడు. మూడో వ్యక్తి కాలుని పట్టుకుని 
అదో “చెట్టు అన్నాడు. 

ప్రేక్షకులు అదంతా చూసి నవ్వసాగారు. పాపం గుడ్డివాళ్ళు ఇబ్బంది 
పడుతున్నారు. మంత్రి అందర్నీ మౌనంగా ఉండమని చెప్పాడు. ప్రతి ఒక్కరూ 
తర్వాత మంత్రిగారేం చేస్తారా అని ఆతృతగా చూస్తున్నారు. 


మంత్రి అన్నాడు, “ఈ ముగ్గురూ ఒకే వస్తువుకి సంబంధించి మూడు 
భిన్నమయిన జవాబులు చెప్పడం మనం చూసాం. ఇప్పుడు ముగ్గుర్నీ కలిపి అదేంటో 
కనుగొనమని చెబుదాం.” 


ముగ్గురు గుడ్డివాళ్ళనీ కలిసి కనుగొనమని చెప్పాడు. ముగ్గురూ ఒక్కొక్కరి 
జవాబులు విని ఆశ్చర్యపోయారు. తాడులాగా, పాములాగా, చెట్టులాగా ఉందే 
వస్తువేమిటో వారికి అర్ధం కాలేదు! చాలాసేపు వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నా 
కానీ సమస్య తీరలేదు. ఓడిపోయి, మళ్ళీ మరింత బాగా వస్తువుని పరిశీలించాలని 
నిర్ణయించుకున్నారు. అలాగే ఈసారి ఒక్క భాగాన్నే కాకుండా కాస్త విస్తారంగా 
శోధించడానికి పూనుకున్నారు. అలాగే ఒక్కక్కరూ మరొకరి నిర్దారణల్ని 
విశ్లేషించుకున్నారు. 


మొదటి వ్యక్తి చెప్పాడు, “ఇది పాములాగా ఉండేది. అప్పుడప్పుడూ పైకి 
లేస్తూ ఏదో పెద్ద కన్నంలోకెళ్ళి మాయమైపోతోంది.” తన చేతిని హఠాత్తుగా వెనక్కి 
తీసుకుని, అన్నాడు, “బాబోయ్‌! ఇది దేనిదో మొహంలా ఉంది! అమ్మదేవుడోయ్‌, 
బతికిపోయాను. లేదంటే నన్ను కరిచేది. ఇప్పుడు తెలిసింది! నేను పామనుకున్నది 
పేద్ద ముక్కన్నమాట! 

రెండో వ్యక్తి అన్నాడు, “నేను ఈ తాడు వంటి వస్తువుని పరిశీలిస్తున్నాను. 
ఇదేమంత పొడుగులేదు. పైగా ఇది ఏదోక భారీ వస్తువుకి అతికించి ఉంది. చూసారా! 
దీనిని నేను లాగలేకపోతున్నాను! ఈ తాడులాంటి వస్తువేదో నాకు అరం కావడం 
లేదు....” 


సైన్స్‌ అంటే ఏమిటి? 13 
BAAR KAA AKA KAKA ALAA KAKA AKA KAKA AAA KAKA AKA KKK KKK 

మూడో వ్యక్తి అన్నాడు, “మీరు చెప్పినది వింటూ నేను కూడా ఇక్కడ 
గమనిస్తున్నాను. ఇది చెట్టు కాకపోవచ్చు. ఎందుకంటే దీనికి ఆకులూ, కొమ్మలూ 
లేవు. ఇది భారీగా పెరిగి పైనంతా మృదువుగా ఉంది. అబ్బో! ఇప్పుడీ చెట్టు 
నిల్చుని దానంతటదే ముందుకెళుతోందే. ఆ! నాకు తెల్సిపోయింది, ఇదో పెద్ద 


కాలు! 


తర్వాత మళ్ళీ ముగ్గురు పరిశీలించినవాటిని గురించి ఒకరితో ఒకరు 
చర్చించుకున్నారు. 


మంత్రి చివరిగా ఏం నిర్ధారించుకున్నారని అడగ్గా వారిలో ఒక వ్యక్తి “అయ్యా, 
మా శోధనలో ఇదో అతి పెద్ద జంతువు అనిపిస్తోంది. దీనికి నేలను తాకేంత 
పొడవైన ముక్కుంది. బలమైన పెద్ద పెద్ద కాళ్ళున్నాయి. భారీ కాయముంది. ముగ్గురం 
కలిసి కూడా దానిని కొంచెం కూడా కదిలించలేకపోయాం. అది మా అందరికన్నా 
పొడుగ్గా ఉండటం వల్ల పై భాగాన్ని పరిశీలించలేకపోయాం. దాని వెనక భాగాన 
తాడులా ఉంది. బహుశా అది తోక కావచ్చు. కాబట్టి ఇది ఏనుగు కానీ లేక 
అలాంటి జంతువు మరేదైనా అయ్యుండవచ్చని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 
మేము గుడ్జివాళ్ళం. కనుక మా పరిశీలనల ఆధారంగా ఇప్పటికింత వరకే చెప్పగలం.” 


మంత్రి అన్నాడు, “మహరాజా, మన ప్రయోగం ముగిసింది. ఇప్పుడు సైన్స్‌ 
అంటే ఏమిటో మీకు మరింతగా అర్ధమయ్యుంటుందని నమ్ముతున్నాను.” 


ఈ కొత్త ప్రయోగాన్ని అర్దం చేసుకున్న రాజు సంతోషంగా, సంతృప్తిగా 
కనిపిస్తున్నాడు. రాజు మంత్రితో, “సులభమయిన పద్దతిలో సైన్స్‌ అంటే ఏమిటో 
మా అందరికీ విశదీకరించేందుకు మీరు చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. 
అలాగే మా అందరి తరపునా ఈ ప్రయోగం ఫలితాన్ని మీరు వివరించాలని మా 
కోరిక.” 


మంత్రి అన్నాడు, “రాజా, ఈ ప్రయోగ ఫలితం ఏమనగా, ఈ ముగ్గురు 
గుడ్దివాళ్ళు సహజంగా సైంటిస్టులు ఏ పద్ధతులైతే పాటిస్తారో అవే పాటించారు. 
ప్రతి గుడ్డి వ్యక్తీ అందుబాటులో దొరికిన సమచారాన్ని సేకరించి, దానిద్వారా 


14 వినోద్‌ రైనా & డి.పి. సింగ్‌ 


AAA AAA AAA AA AAA AA AA AAA AA AAA AAA AAA AAA AA AA AAA AAA AAA AA AAA AAA AAA AKA AAA AAA K 
అజ్ఞాతమైన ఒక వస్తువు రూపాన్ని మనసులో చిత్రించుకోడానికి ప్రయత్నించారు. 
అలా ఈ గుడ్డివాళ్ళు వాళ్ల పరిమితుల్లో చేసిన ఆరంభ యత్నం మొదట 
విఫలమయ్యింది.” 


“ఆ స్థితిలో వాళ్ళు మరింత లోతుగా పరిశీలించి ఒక్కొక్కరి నిర్చారణల్ని 
పరిశీలించుకున్నారు. కలిసి పనిచేసి మరింత సమాచారం సమగంగా 
సేకరించుకున్నారు. జంతువు యొక్క ఒక్కొక్క శరీర భాగాన్ని మరింత శ్రద్దగా 
శోధించారు. అనిపించిన దానిని కలిసి విశ్లేషిస్తూ పంచుకున్నారు. అప్పుడు మళ్ళీ 
మనసులో ఆ జంతువు కాల్పనిక రూపాన్ని ముద్రించుకున్నారు. అలా పొడుగైన 
ముక్కూ తోక, కాళ్ళతో కూడిన చిత్రం రూపొందింది. ప్రజలు అనుకునే మాటల 
వల్ల వీరి మనసుల్లో ఏనుగు గురించిన ఊహాచిత్రానికి ఇక్కడి నిర్దారణలు 
సరిపోయాయి. దాంతో అది ఏనుగే అయ్యుంటుందని నిర్దారించుకున్నారు. ఊహాత్మక 
భావనల్ని ప్రయోగాల ద్వారా నిర్దారించుకుని ధృవీకరించడమే శాస్త్రీయ విధానం. 
దానినే సైన్స్‌ అంటాం.” 


క. 


సైన్స్‌ అంటే ఏమిటి? 15 


చుమమసస సమస AAA AKA AAA AA AAA AAA KAKA AAA AAA AAA AAA KKK AAA AK KAKA KAKA AAA KKK KKK 


౧గలరబ ఆతర అనుబంద ఆఅచురణలు 


పురుషుడు - సీ (మహానుభావుడు, తిరుగుబాటుదారు మహా రచయిత చలం 
వందేళ్ళ క్రితం రచించిన ఏకైక ఆంగ్ల రచన తెలుగు అనువాదం) ప్రచురణ : 
ప్రకృతి ప్రచురణలు, పిఠాపురం (2014) 


నీటిమరల గ్రామం (ప్రపంచ ప్రసిద్ధ జపాన్‌ చలనచిత్ర దర్శకుడు అకిరా కురుసోవా 
నిర్మించిన 17 నిమిషాల డ్రీమ్స్‌ సినిమాలో విలేజ్‌ ఆఫ్‌ వాటర్‌ మిల్స్‌ విభాగానికి 
టి. విజయేంద్ర రిగైనింగ్‌ ప్యారడైజ్‌ పుస్తకంలో చేసిన ఆంగ్ల రూపానికి నా తెలుగు 
అనువాదం) ప్రచురణ : ప్రకృతి ప్రచురణలు (2014) 


సంపూర్ణ ప్రజాస్వామ్యం దిశగా... (మహో sores లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ 
గారి రచస్‌ అనువాదం) ప్రచురణ : సెంటర్‌ ఫర్‌ డెమోక్రసీ, విశాఖపట్నం (2015) 

శాషీయ - హేతువాద - సామ్యవాది: వివేకానంద (డా. దత్తప్రసాద్‌ దభోల్మ్కర్‌ 
పరిశోధనాత్మక విశిష్ట రచన తెలుగు అనువాదం) ప్రచురణ : సమాజవాద అధ్యయన 
వేదిక/ సెంటర్‌ ఫర్‌ సోషలిస్ట్‌ స్టడీస్‌ (2016) 


సాలీడు - ఈగ (జర్మన్‌ కమ్యూనిస్టు విలియం లిబ్నిష్క్‌ పిల్లల కోసం రాసిన చిన్న 
కథ తెలుగు అనువాదం), ప్రచురణ : అభివ్యక్తి (2017) 


. నంది మూపురం (మార్చిస్టు మేధావి, చరిత్రకారుడు డి.డి. కొశాంబి పిల్లల కోసం 
రాసిన ఏకైక కథ తెలుగు అనువాదం) ప్రచురణ : అభివ్యక్తి (2017) 


ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో.. (మహా దార్శనికుడు, విశ్వకవి రవీంద్రనాథ్‌ 
ఠాగూర్‌ కవితకి బెంగాలీ మానవవాద మేధావి భాస్కర్‌ సూర్‌ విశ్లేషణాత్మక వ్యాసం 
తెలుగులో) ప్రచురణ : మానవతా వేదిక (2017) 


చారిత్రక రైతు మహెద్యమం : చంపారన్‌ సత్యాగ్రహం (100 సంవత్సరాల 
చంపారన్‌ ఉద్యమ విశ్లేషణ వ్యాసాల తెలుగు అనువాదం), ప్రచురణ : లోహియా 
విజ్ఞాన సమితి, హైదరాబాద్‌ (2017) 


. సాంస్కృతిక ఆవశ్యకతగా స్వేచ్చ (మహోద్యమ మానవవాద ధీరుడు యం.యన్‌. 
రాయ్‌ రచన తెలుగు అనువాదం), ప్రచురణ : సెంటర్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ సొసైటీ, 
విశాఖపట్నం (2017) 


10. మన విద్యా సమస్య (మహా విప్లవకారుడు లాలా హర్‌ దయాళ్‌ గ్రంథానికి పంజాబ్‌ 
కేసరి లాలా లజపతి రాయ్‌ రాసిన అద్భుతమైన ముందుమాట తెలుగులో) ప్రచురణ: 
విద్య అధ్యయన వేదిక (2017) 


11. జీవితానికి అర్ధం ఏమిటి? (అద్వితీయ సోషలిస్టు యోధులు ఆచార్య నరేంద్ర 
దేవ్‌, డా. రామ్‌ మనోహర్‌ లోహియా విశిష్ట వ్యాసాల తెలుగు అనువాదం) 
ప్రచురణ : మానవతా వేదిక (2017) 


16 


వినోద్‌ రైనా & డి.పి. సింగ్‌ 


BARAK AAA AAA KKK KAA AAA AA AAA AK KAA AAA AAA AAA KKK AKA AAA AA AAA AAA KKK AAA AAA KKK KK 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22, 


ప్రకృతి శాశ్వత ప్రగతి (జీవితాంతం హిమాలయాల్ని కాపాడటం కోసం పోరాడిన 
పర్యావరణ ఉద్యమకారుడు కీ. శే. సుందర్లాల్‌ బహుగుణా, విమలా బహుగుణాల్ని 
సామాజికవేత్త జార్జ్‌ జేమ్స్‌ చేసిన ఇంటర్వ్యూ, బహుగుణాజి రచనల తెలుగు 
అనువాదం), ప్రచురణ : మానవతా వేదిక (2017) 


అభివృద్ధి - ఆదివాసులు - హింస (ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త హిమంశు 
కుమారో అభివృద్ధి పేరిట భారతదేశ ఆదివాసులపై అమలవుతున్న హింనని కళ్ళకు 
కట్టినట్లు చూపించే అనితరసాధ్యమైన ప్రయత్నం ఈ పుస్తకం. హిందీ నుండి తెలుగు 
అనువాదం) ప్రచురణ : ప్రత్యామ్నాయ ప్రస్థాన కేంద్రం (2018) 


మనిషి - మార్జాలం (టి. విజయేంద్ర తన ఆత్మకథలో రాసిన ప్రఖ్యాత జర్మన్‌ 
జంతు పరిణామ శాస్త్రవేత్త కానర్డ్‌ లోర్నెన్ట్‌ కథ తెలుగులో) (2018) 


సినిమా కార్యకర్తల కరదీపిక (చల్తీ తస్వీరే స సంస్థ ప్రచురించిన 'ఏ మాన్యువల్‌ ఫర్‌ ఫిల్మ్‌ 
ప్కీనింగ్‌' పు పుస్తకం తెలుగు అనువాదం) ప్రచురణ : "ప్రత్యామ్నాయ సినిమా వేదిక (2019) 


నేను - (ప్రజలు - ప్రపంచం (పిఠాపురం యువరాజు ఆర్‌. వి. ఎం. జి. రామారావు 
ఆత్మకథ తెలుగు అనువాదం) ప్రచురణ : పిఠాపురం పీపుల్స్‌ ఇనిషియేటివ్‌ (2020) 


భారతదేశంలో బౌద్ధ పతనం (మహా బౌద్ధ దార్శనికులు మహాపండిత్‌ రాహుల్‌ 
సాంకృత్యాయన్‌, డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ 1 రెండు వ్యాసాల తెలుగు అనువాదం) 
ప్రచురణ: ప్రత్యామ్నాయ ప్రస్థాన కేంద్రం (2020) 


అనారోగ్యాన్ని పండగ చేసుకుందాం! (తమిళ తాత్వికుడు, ప్రకృతి వైద్యుడు 
నమ్మల్వార్‌ రచన తెలుగు అనువాదం) ప్రచురణ : (2021) 


భారతదేశ విముక్తి మార్గం - బౌద్ధం (బాబాసాహెబ్‌ అంబేద్మర్‌ అయిదు బౌద్ద 
ప్రసంగాల తెలుగు అనువాదం. ) ప్రచురణ : ప్రత్యామ్నాయ ప్రస్థాన కేంద్రం (2021) 


పర్యావరణ పరిరక్షణ (మహత్తర చిప్కో మహెద్యమానికి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 
కీ శే సుందర్లాల్‌ బహుగుణ జపాన్‌ లోని టోక్యోలో చేసిన ప్రసంగం తెలుగు అనువాదం) 
ప్రచురణ : మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) స్మారక వేదిక, (2022) 


మన కర్తవ్య మార్గం (మహత్తర గదర్‌ మహోద్యమానికి 110 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 
మొట్టమొదటి గదర్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సోహన్‌సింగ్‌ భాక్నా వ్యాసం తెలుగులో) 
ప్రచురణ : మేకా సత్యనారాయణ శాస్తి (బాంబు) స్మారక వేదిక, విఠాపురం, (2022) 


మహాత్మాగాంధి (మహామానవుడి అమరత్వానికి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 
డా. సచ్చిదానంద సిన్హావ్యాసం అనువాదం) ప్రచురణ : మేకా సత్యనారాయణశాస్త్రి 
(బాంబు) స్మారక వేదిక, పిఠాపురం (2022) 


Kkk 


